Registered No. HSE -49/2016 


ప్రదేశ్ ప్రభు 


సభుత్వం 


ఆంధ్రప్రదే 


ANDHRA 
PRI 


DHRA 
PRADESH 


ATTO 


आध्रप्रदेश 


act 


E 


G 


RIGHT TO 
INFORMATION 


92 


సత్యమేవజయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No. 5 


AMARAVATI, WEDNESDAY , FEBRUARY 5 , 2020 


G .675 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 
MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 

COMMISSIONER 
NAGARA PANCHAYAT 

ADDANKI 


Roc No : 31 /2019 /G1, 


Dated : 05 -02 - 2020 


ADDANKI NAGARA PANCHAYAT - DELIMITATION OF WARDS OF ADDANKI NAGARA 

PANCHAYAT INTO 20 WARDS . 
Ref: Progs . Roc. No . 1/Addanki/2020 /Elec -1, Dated : 24 -01-2020 of the 

Commissioner & Director of Municipal Administration , A . P . , Guntur. 


* * * * * 


[1 ] 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


Form - 6 

(Rule - 13 ) 
Delimitations of Wards in Addanki Nagara Panchayat 

NOTIFICATION 


In Pursuance of the Provision of Rule 4 (i ) of the Andhra Pradesh Municipalities 
(Division of Nagara Panchayats /Municipalities in to Wards) Rules , 1994 issued by the 
Government G . O .Ms. No : 31, MA & UD ( Elec - I) Dated : 03. 02 . 1995 , objection and 
suggestions were called for from residents of city in the Roc. No : 31/ 2019 /G1, Dt: 
13 .01.2020 . 

In Pursuance of the Provision of the Rule 13 of the Andhra Pradesh Municipalities 
(Division of Nagara Panchayats /Municipalities in to Wards ) Rules, 1994 residents of 
Addanki Nagara Panchayat are hereby informed that Delimitation of the 20 Wards of 
AddankiNagara Panchayat in conformed as detailed below . 


WARD No : 1 


NORTH 


: 


EAST : 


SOUTH 


Starting from North - West corner of Addanki Konda 
and runs towards East upto the North - East corner 
of Panchayat Boundary . 
From the above point it runs towards South along the 
Panchayat Eastern boundary line till it meets junction of 
the South - East Corner point on the boundary line at S .No 
545 . 
From the above point it runs towardsWest adjoining 
boundary lines of S .No:542 and through S .No :546 ,539 
upto burial ground , over head tank , and further runs 
towards west upto S .No:127 , South Boundary , taken turn 
towards South and meets KASYAPURAM ROAD . 
From the above point the boundary line moves towards 
North along the Narasaraopet main road till it meets the 
junction of the starting point. 


WEST 


WARD No : 2 


: 


NORTH 
EAST 


SOUTH 


Southern Boundary of Ward No. 1 
Starting from the junction of South East corner of Ward 
No.1 runs towards South along boundary line till it meets 
Kasyapuram Road 
From the above point it runs towards West along the 
Kasyapuram Road upto Kakani palem Mandapam turn 
towards further South along upto Nam Road Kakanipalem 
Junction – West corner and thereby turn towards West. 
From there it runs till it joins Narasaraopet Road . 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


WEST 


: 


From the above point it runs towards North along 
Narasaraopet Road till it is meets the junction point of 
Ward No . 1 & 2 . 


WARD No : 3 


1 


NORTH 
EAST 


SOUTH 


Southern boundary ofWard No. 2 
Starting from the Kasyapuram Raod, Panchayat boundary 
junction it runs towards South corner of the boundary line 
till it meets South - East corners ofWard No. 3 . 
From the above point it runs towards West along 
Abhyudaya Nagar Road upto NSP Canal and towards 
North along the Canal Bund and there by turn West till it 
meets Sundaraiah Bhavan North - West corner point. 
From there it turns towards South i. e. RTC Depot Eastern 
side boundary till it meets Narasaraopet Road . 
From the above point it runs towards North on 
Narasaraopet Road till it meets the junction of 2nd Ward 
boundary . 


WEST 


WARD No : 4 


: 


NORTH 
EAST 


SOUTH 


: 


Southern boundary ofWard No. 3 
Starting from the junction point of 3 & 4 wards on the 
boundary line and runs towards South along the 
boundary line till it meets junction point of 4 & 5 Wards . 
Starting from the above point it runs towards West 
touching South boundary of S .No : 1004 , 1014 , 987 and 
thereby turns North . It runs upto S .No: 974 South West 
corners till itmeets road at Viswabharathi College . bearing 
D .No: 31 - 643 , then turns towards West and runs along 
the road upto NSP Canal and there by turns towards meet 
to Srinivasa Kalyanamandapam Road to Nam Road . 
Starting from the above point and runs along the Ongole 
road towards North till it meets the junction of SBI Road 
i.e . North West corners of boundary of D .No: 31 - 350 . 


WEST 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


WARD No : 5 


NORTH 


EAST 


: 


Starting from the Junction of Ongole road and Srinivasa 
Kalyana Mandapam road and runs towards East till it 
meets junction . NSP Canal bund road and turn towards 
South and runs along the road upto the Viswabharathi 
College road junction from then it meets Addanki Naagar 
Panchayat estern boundary line i.e ., the South 
Boundary line ofWard No. 4 i.e ., at S .No. 1933 . 
Starting from the above point and runs along the boundary 
line towards South along the Panchayat boundary line 
upto S .No : 1906 South East corner. 
Starting from the above point it runs towards West till it 
meets Ongole road S .No: 1883 South East corner. 
Starting from the above point and runs towards North 
along the road upto Srinivasa Kalyana Mandapam Road . 


SOUTH 


: 


WEST 


WARD No : 6 


NORTH 


EAST 


Starting form the junction of Balijapalem road and 
Mondithokapalem road at D .No : 37 – 133 and runs 
along Balijapalem road till it meets Gas Godown road 
at D .No: 37 – 49 and runs towards East along the 
road till it meets NSP Canal bund road and turn towards 
East and runs along the road till it meets Ongole road . 
Starting from the above point it runs along the Ongole 
road towards South upto the Addankinagara Panchayat 
boundary i. e . at S .No : 1495 South East Corner . 
Starting from the above point it runs towards West along 
the Addanki Nagara Panchayat Boundary till it meets NSP 
canal. 
Starting from the above point it runs towards North along 
the NSP Canal till it meets the junction of S .No : 1149 
South East corner and further runs along Yerukala Colony 
road till it meets the origin point ofWard No :6 i.e . at 
D .No : 37 – 133 . 


SOUTH 


WEST 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


WARD No : 7 


NORTH 


: 


EAST 


Starting from the point i. e. junction of Pasumarthipalem 
road , Gorlamitta Raod at D .No : 38 - 61 and runs along 
Pasumarthipalem Road upto house bearing No : 38 - 57 
and thereby turns North by passing through existing 
road and pass through the road till it meets Church road 
at the building bearing D .No: 36 - 103 . 
From the above point it runs along the Church road and 
continued through Yerukalapalem road crossing 
Pasumarthipalem road upto the junction of S.No :1149 and 
further runs along NSP Canal till it meets South boundary 
of Nagara Panchayat. 
Starting form the above point and runs along Southern 
Nagara Panchayat boundary upto Gorlamitta road . 
Starting from the above point it runs along the Gorlamitta 
road towards North till it meets the junction of Gorlamitta 
road and Old Pasumarthipalem road at D . No : 38 - 61. 


SOUTH 


WEST 


WARD No : 8 


NORTH 


: 


EAST 


Starting from the junction point of Western Nagara 
Panchayat boundary touching S .No :1127 and runs towards 
Eastboundary of Allam vari street and passing through the 
bazaar touching D .No : 40 - 185 and meets the road leads 
from Gorlamitta to Kalyana mandapam at D .No: 41 - 305 

Starting from the above point runs towards South along 
Gorlamitta road till it meets the Southern Nagara Panchayat 
Road 
Starting from the above point runs towards West passing 
the Nagara Panchayat Southern boundary till it meets 
junction of Southern Nagara Panchayat Boundary . 
Starting from the above point and runs along the West 
boundary of Addanki Nagara Panchayat till it meets 
starting point ofWard boundary . 


SOUTH 


WEST 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


WARD No : 9 


NORTH 


EAST 


: 


SOUTH 


: 


Starting at the junction of Ganugapalem Road , Chilakavari 
Palem road and runs through Ganugapalem road turns 
towards South and runs along Gorlamitta road upto 
Kolimithopu and meets Balijapalem road through the 
passage back side of Rice mill and Hostel. 
Starting from the above point it runs through Balijapalem 
road upto 36 – 1 door number and meets Pasumarthipalem 
road 
Starting from the above point it runs along road upto 
church road turns towards Northern along church road 
and again meets pasumarthipalem road through internal 
road and there by runs along the road till itmeets 
gorlamitta road opposite D .No: 38 – 61 and further runs 
South upto D .No: 39 - 229 . From there it turns towards 
West and run along the road upto 39 - 219. 
Starting from the above it turns towards North runs along 
the road upto Saibaba Temple back side road till it meets 
Ganugapalem Road . 


WEST 


11 


WARD No : 10 


NORTH 


: 


EAST 


Starting from Balijapalem Road , Tahsildar Office road 
junction and moves along Tahsildar Office road till it 
meets Ongole road . 
Starting from the above point it runs alongOngole 
road upto housebearing D .No: 34 - 20 i.e. junction ofNSP 
Canal bund road . 

Starting from the above point it runs in the above said 
road upto D .No: 35 - 1 i.e. junction of Balijapalem road . 

Starting from the above point it runs through Balijapalem 
road upto D . No : 35 - 75 and further 35 - 174 and touch 
the starting point of this ward boundary 


SOUTH 


: 


WEST 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


WARD No : 11 


NORTH 


: 


EAST 


SOUTH 


WEST 


: 


NORTH 


: 


Starting from the junction ofGorlamitta road and Old 
Darsi road opposite girls high school and runs in Darsi 
road upto Ongole road corner of D .No : 30 – 1. 
Starting from the above point the Ongole road and runs 
towards South upto Kalamandir Theatre South East 
boundary . 
From the above point it runs along MRO Office Road and 
turn further North Kalamandir Back Side Road and runs 
along the passage backside at Rice mill and Hostel and 
touch Gorlamitta Road at D .No :29- 214 . 
Starting from the above point it moves North and runs 
along Gorlamitta road tillmeets Old Darsi Road . 

WARD No : 12 
Starting at the junction of AddankiNagara Panchayat 
Ward No .13 boundary and moves towards East touching 
of S .No . 1123, 1124 , 1121, 2256 , 2258 till it meets the 
Bhavani Centre Road at D .No: 40 - 1 and turns towards 
North runs along the road upto house D.No: 27 - 53 
situated in Darsi Road and turns on the road runs along 
the road upto D .No: 2 8 - 1 building. 
Starting from the above point runs along Gorlamitta road 
upto the junction of Gajulapalem road at D .No : 28 - 125 . 
Starting from the above point it runs along the Ganuga 
Palem road upto D .No: 28 - 98 and continued through 
Chilakavari bazaar touching D .No: 27 - 166 and further 
runs upto 40 - 186 and thereby turns West runs along 
Allamvari Street upto 40 - 134. From there it turns South 
runs along the road upto 40 - 85 and turnsWestmeets 
Addanki nagara panchayat boundary touching S .Nos. 1120 
1127 . 
Starting from the above point and runs along the Nagara 
Panchayat boundary and meets the starting point of 
Ward boundary . 


EAST 


SOUTH 


: 


WEST 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


WARD No : 13 


NORTH 


: 


EAST 


: 


12 


SOUTH 


: 


Starting form the junction of Addanki Nagara Panchayat 
Western boundary moves towards East along towards 
North Kattakinda palem 2line Junction and towards East 
along meet Eluri Ramaiah House . 
Starting from the above point Eluri Ramaiah House and 
runs towards South on the road and meets the Kothapet 
road along the boundary line i.e . Southern boundary of 
Ward No. 14 Gunjivari palem Junction . 
Starting from the above point i.e . junction of Old Darsi 
road and Kothapet road it runs along the Old Darsi road 
till it meets Bhavani Centre road (Old Ghandhibomma 
centre ) and turns towards further South and moves along 
the Bhavani Centre road upto the house D .No : 26 - 106 
and hereby turnsWest and run by the boundary touching 
the S .Nos : 2258 , 2256 , 1121 , 1122 till it joins West 
boundary of Addanki Nagara Panchayat. 
Starting from the above point runs along the Addanki 
Nagara Panchayat Boundary till it meets Northern 
boundary of the Ward . 


WEST 


NORTH 


: 


EAST 


WARD No : 14 
Starting at the junction of Kattakrinda Palem Road 
and Sivalayam Road junction i.e. North side of 
D .No : 23 – 50 and moves towards East till it joins 
Bhavani Centre road i. e. North East corner of Govt. 
Hospital. 
Starting from the above point it runs towards South 
upto Sanjeeva Nagar Road Junction and turn towards 
East and runs along the road . Until the junction of along 
South Opp Lingaiah Rice Mill Road Junction and turns 
to meet Opp Bosubomma Statue and turns to wards South 
to meet Gandhibomma Center ,Kothapeta of bearing 
No: 12 - 1 


West 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


SOUTH 


It starts from the above point it runs towards West along 
the passage i. e .Muslim Shadikahana Southern side , till it 
meets Bhavani Centre road and turn towards North upto 
old M . R . O . office i.e . North East corners ofMRO office and 
turns towards West and South around M .R .O . Office till it 
meets Nehru Convent road and runs along the road till it 
meets the junction of Poleramma Temple street. 
Starting from the above point and runs along the road 
towards North upto Sivalayam road junction . 


WEST 


WARD No : 15 


: 


Nil 


NORTH 
EAST 


SOUTH 


WEST 


Starting form the junction of Narasaraopet Raod and 
Kothapet road junction opposite to D .No. 9 - 561/ 1, 2 and 
runs along the road towards South upto the junction Opp 
Lingaiah Rice Mill towards West to meet Bosubomma and 
Turn towards South to meet Kothapeta Gandhi Statue 
Corner . 
Starting from the above point it runs towards Old Darsi 
Road and runs along the Road upto the junction of 
Kothapet Road at D . No : 11 - 1 . 
Starting from the above point it runs along Kothapet Road 
Junction along to wards North to meet old Gandhibomma 
Statue towards North to meet Bosubomma Opp Road and 
turn to wards to East to meet Kothapeta Road and turn 
towards North to meet Narasaraopet Road . 

WARD No : 16 
Starting form the junction of Narasaraopet Road and 
Govt. Hospital Road opposite to D .No : 13 – 169 it 
moves along the Narasaraopet Road upto Kothapet 
road junction . 
Starting from the above point it runs along Kothapet 
road upto D .No : 13 – 1. 
Starting from the above point it runs along the road till 
it meets Govt. Hospital road opposite to D .No. 14 - 254 
Starting from the above point it runs along Govt. Hospital 
road till it meets Bhavani Centre road at D .No : 13 – 169 


NORTH 


EAST 


SOUTH 


: 


WEST 


10 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


WARD No : 17 


NORTH 


: 


E 


. 


1 


EAST 


SOUTH 


: 


Starting from the junction of Perikapalem Road, Darsi 
Road , opposite to D .No : 21 - 60 and runs along the road 
towards East upto Bhavani Centre opposite D .No : 15 - 220 
Starting from the above point it runs along Govt. Hospital 
road towards South till it joints the junction of Sivalayam 
road i.e . South East of D .No : 15 - 62 
Starting from the above point it runs along the Sivalayam 
road run to wards along to meet Brahmin Bazar and turn 
towards West to meet Kattakinda Palem Road . 
Starting from the above point it runs along the Kattakrinda 
Palem road towards North upto the house North East 
corner bearing D .No: 21 – 32 and runs towards West along 
the boundary line back side of houses situated in 
Perikapalem road till it meets Perikapalem main road at 
D .No : 21 – 114 / A and runs towards North till it meets 
starting point in Darsi Road . 


WEST 


WARD No : 18 


NORTH 


: 


EAST 


Starting form the junction of Panchayat boundary and 
Darsi Road it runs towards East upto Perikapalem main 
road junction and turns towards South , runs along the 
road upto D .No : 21 – 114 / A and runs along the boundary 
line back side of house in Perikapalem Road i. e . Ward 
No. 17 boundary till it meets the Kattakrinda Palem road 
at D .No : 21 – 32 North East corner. 
Starting from the above point it runs Kattakinda palem 
Road to wards South till it meets Eluri Ramaiah House . 
Starting from the above point turn West side and to meet 
2line Corner of the Kattakinda palem and turn South side 
to meet 40feet Kattakinda palem Road of Survey No: 1069. 
boundary touching S .No: 1074 , 1075 . 
Starting from the above point it runs along the Addanki 
PanchayatWestern boundary till it meets Darsi road 
junction . 


SOUTH 


: 


WEST 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


NORTH 


: 


EAST 


WARD No : 19 
Starting from the junction of Addanki Nagar Panchayat 
western and Northern boundaries at S .No : 2 it runs along 
the Northern boundary upto the North East corner of 
Ward No. 19 i.e. North West corner ofWard No. 20 at 
S .No. 14 
Starting from the above point it runs towards South 
touching S .Nos. 14 , 16 , 18 , 19 and Voora Cheruvu till it 
meets road of Damavari Palem via S .No : 1045 and runs 
along the road towards East up to house bearing No : 18 
50 and to meet crossing from North South and join to NAM 
Road and turns South side to meet to Bhavani Center 
Circle . 


SOUTH 


Starting from the above point it runs along the west side to 
meet junction of Darsi Road and Mujavari palem Road and 
turn to wards North to meet Narasimha Swamy Temple 
Road and turn West along to meet the Addanki Nagara 
Panchayat Boundaries .Darsi road till it meets the junction 
of Darsi road and AddankiNagar Panchayat boundary . 
Starting from the above point it runs along the Addanki 
panchayat Western boundary till it meets S .No : 2 North 
East corner. 

WARD No : 20 


WEST 


: 


NORTH 


2 


EAST 


Starting from the S .No: 14 North East corner and runs 
towards North upto the junction ofNarasaraopet road 
From the above point it runs along Narasaraopet road 
upto old Damavari Palem road junction . 
Starting from the above junction and runs along the Old 
Damavari Palem road upto meet S .No : 1045 . 
Starting from the above point and runs on the Eastern 
boundary ofWard No. 19. 


SOUTH 


WEST 


Sd /-. ,, 
Commissioner , 
Nagar Panchayat, 

Addanki. 


12 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


ఫామ్ - 6 

(రూల్ 13) 
అద్దంకి నగరపంచాయితి పరిదిలోని వార్డుల డీలిమిటేషన్ 

నోటిఫికేషన్ 
ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటిల ( నగరపంచాయితి మరియు మునిసిపాలిటీలను వార్డులుగా 
విభజించడం ) రూల్ 4 (1 ) నిబంధనలకు అనుగుణముగా ప్రభుత్వము G. O. Msలో జారీ చేసినది నెం : 31 , 
ఎం .ఏ అండ్ యు .డి ( ఎలక్షన్ -1), తేది : 03 .02. 1995 , ప్రిలిమినరీ నోటిఫికేషన్ 
నెంబరు : 31 / 2019/21, తేది : 13 . 01 . 2020లో నగర వాసులుల నుండి అభ్యుంతరములు మరియు 
సూచనలుపిలువబడ్డాయి . 

ఆంధ్రప్రదేశ్ మునిసిపాలిటీల ( నగరపంచాయితి మరియు మునిసిపాలిటీలను వార్డులుగా 
విభజించడము) రూల్ 13లోని నిబంధనల ప్రకారము అద్దంకి నగరపంచాయితి నివాసితులు అద్దంకి 
నగరపంచాయితి యొక్క ఇరవై ( 20 ) వార్డుల డీలిమిటేషన్ ఈ క్రింది వివరించబడిన విధంగా దృవీకరించడమైనది . 
అని తెలియజేయడమైనది . 

1వ వార్డు 
ఉత్తరం అద్దంకి కొండకు ఉత్తర - పడమర మూలగా మొదలైతూర్పు దిశగా ఉత్తర - తూర్పు 

మూలగా ఉన్న పంచాయితి హద్దు వరకు . 
తూర్పు పై తెలిపిన పాయింటు నుండి మొదలైపంచాయితి తూర్పు హద్దు గీత వెంబడి దక్షిణ 

దిక్కుగా సాగి సర్వే నెం : 545 యొక్క హద్దు గీతను దక్షిణ - తూర్పు మూల యొక్క 

జంక్షన్పాయింట్ వద్ద కలుస్తుంది . 
దక్షిణం పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై 
పడమర దిక్కుగా ఉన్న సర్వే నెం : 542 హద్దు 

గీతా వైపుగా సాగి సర్వే నెం : 546 , 539ద్వారా స్మశానం, పంచాయితి మంచినీటి 
|ట్యాంకు వరకు అక్కడ నుండి పడమర వైపుగా నున్న సర్వే నెం : 127 వరకు సాగి 

దక్షిణ దిక్కుగా మరలి కశ్యపురమురోడ్డును కలిసేవరకు . 
పడమర పై తెలిపిన పాయింట్ నుండి మొదలై, ఉత్తర దిక్కుగా నరసరావుపేట వెళ్ళు ప్రధాన 

రహదారి వెంట సాగి వార్డు మొదలైన పాయింట్ వద్ద కలుస్తుంది . - 


ANDHRA PRADESH GAZETTE, February 5, 2020 


2వ వార్డు 


| ఉత్తరం 1వ వార్డు యొక్క దక్షణం హద్దు 
తూర్పు 1వవార్డు యొక్క దక్షిణ తూర్పు మూల యొక్క జంక్షన్పాయింటు వద్ద మొదలై 

| దక్షిణం వైపు హద్దు గీత వెంబడి సాగి కశ్యపురమురోడ్డును కలుస్తుంది . 
దక్షిణం పై తెలిపినపాయింటు నుండి మొదలై 
పడమర దిశగా కశ్యపురమురోడ్డు వెంబడి 

కాకానిపాలెం మండపం వరకు , అక్కడ నుండి దక్షిణ దిక్కుగా తిరిగి నాంరోడ్డు 
కాకానిపాలెం 
జంక్షన్ వద్ద పడమర మూల వరకు అక్కడ నుండి పడమర వైపు తిరిగి 
నరసరావుపేట రోడ్డు కలిసేవరకు . 
పై తెలిపినపాయింట్ నుండి మొదలై, ఉత్తర దిక్కుగా నరసరావుపేట రోడ్డు వెంబడి 
అది వార్డు నెం :1 & 2 ర్ల యొక్క జంక్షన్పాయింటు తో కలిసేవరకు . 


పడమర 


3వ వార్డు 


ఉత్తరం 2వ వార్డు యొక్క దక్షణం హద్దు 
తూర్పు కశ్యపురమురోడ్డులోని పంచాయితి హద్దు వద్ద మొదలై 
దక్షిణ మూలగా సాగి వార్డు 

నెం: 3 యొక్క దక్షిణం-తూర్పు మూలల వద్ద కలుస్తుంది . 
దక్షిణం పై తెలిపినపాయింటు నుండి మొదలై 
అభ్యుదయ నగర్రోడ్డులో పడమర దిక్కుగా 

నాగార్జున సాగర్ కాలువ వరకు సాగి , అక్కడ నుండి కాలువ కట్ట వెంబడి ఉత్తర 
దిక్కుగా సుందరయ్య భవన్ ఉత్తర - పడమర మూల వరకు సాగి , అక్కడి నుండి దక్షిణ 
దిక్కుగా ఆర్ .టి . సి .డిపో తూర్పు దిక్కు వెంబడి నరసరావుపేట రోడ్డు లో కలిసేవరకు . 
పై తెలిపినపాయింట్ నుండి మొదలై, నరసరావు పేట రోడ్డులో ఉత్తర దిక్కుగా సాగి , 
2వ వార్డు యొక్క జంక్షన్ హద్దు కలిసేవరకు . 


పడమ 


4వ వార్డు 


| ఉత్తరం 3వ వార్డు యొక్క దక్షణం హద్దు 
తూర్పు 3 , 4వ వార్డుల గీతజంక్షన్పాయింట్ వద్ద మొదలై 
దక్షిణ దిక్కు హద్దు గీత వెంబడి 

సాగి , 4 , 5వ వార్డులజంక్షన్ పాయింట్ కలిసేవరకు 


14 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


| దక్షిణం 


పై తెలిపినపాయింటు నుండి మొదలైపడమర దిక్కుగా సాగి , సర్వే నెం : 1004 , 
1014 987ర్ల యొక్క హద్దునుతాకుచూ అక్కడి నుండి ఉత్తర దిక్కు మరలి సర్వే 

నెం : 974 యొక్క దక్షిణ - పడమర మూలనడోర్ నెం : 31 . 643గా గల విశ్వభారతి 
కాలేజి వద్ద రోడ్డును కలసి అక్కడి నుండి పడమర దిక్కుగా సాగర్ కాలువ వరకు 

సాగి , అక్కడి నుండి శ్రీనివాస్ కళ్యాణ మండపం మీదుగా నాం రోడ్డును కలిసేవరకు 
పడమర | పై తెలిపిన పాయింట్ నుండి మొదలైఉత్తర దిక్కుగా ఒంగోలురోడ్డుబారునడోర్ 

నెం : 31 -150 యొక్క ఉత్తర - పడమర మూలన ఉన్న స్టేట్ బ్యాంకురోడ్డుజంక్షన్ కలిసే 
వరకు 


5వ వార్డు 
| ఉత్తరం | శ్రీనివాస కళ్యాణ మండపం - ఒంగోలురోడ్డు జంక్షన్పాయింట్ వద్ద మొదలైతూర్పు 

| దిక్కుగా సాగి యన్ . యస్.పి కాలువ కట్ట జంక్షన్ వద్ద కలిసి , అక్కడ నుండి దక్షిణ 
| దిక్కుగా విశ్వభారతి కాలేజి రోడ్డుజంక్షన్ వరకు , అక్కడి నుండి అద్దంకి నగర 
పంచాయితి యొక్క తూర్పు హద్దునుతాకే వరకు అనగా సర్వే నెం : 1933 వద్ద గల 

4వ వార్డు దక్షిణ హద్దు వరకు . 
తూర్పు పై తెలిపిన పాయింటు వద్ద మొదలైదక్షిణ దిక్కు పంచాయితి హద్దు వెంబడి సాగి 

సర్వే నెం : 1906 యొక్క దక్షిణ తూర్పు మూలకు కలిసే వరకు 
| దక్షిణం | పై తెలిపిన పాయింట్ నుండి మొదలైపడమర దిశగా సర్వే నెం : 1883కు దక్షిణ 

తూర్పు మూల వద్ద ఒంగోలురోడ్డును కలిసేవరకు 
పడమర పై తెలిపిన పాయింటు నుండి మొదలైఉత్తర దిక్కుగా రోడ్డు వెంబడి సాగి శ్రీనివాస 
కళ్యాణ మండపంరోడ్డు వరకు 

6వ వార్డు 


ఉత్తరం 


| బలిజ పాలెం- మొండితోక పాలెంరోడ్డుజంక్షన్లోని 
డోర్ నెం : 37 - 133 వద్ద మొదలై 
బలిజ పాలెంరోడ్డు వెంబడి సాగి భారత్ గ్యాస్గోడౌన్ నుడోర్ నెం : 37 -49 వద్ద కలిసి 
అక్కడి నుండి తూర్పు దిక్కుగా రోడ్డు వెంబడి సాగి , యన్. యస్.పి కాలువ కట్ట 
రోడ్డును కలిసేవరకు అక్కడి నుండి తూర్పు దిక్కుగా రోడ్డు వెంబడి సాగి ఒంగోలు 
రోడ్డును కలిసేవరకు 


ANDHRA PRADESH GAZETTE, February 5, 2020 


15 


| తూర్పు పై తెలిపిన పాయింటు వద్ద మొదలైఒంగోలు 
రోడ్డు వెంబడి దక్షిణదిక్కుగా సాగి సర్వే 

నెం : 1495 యొక్క దక్షిణ తూర్పు మూల వద్ద అద్దంకి నగర పంచాయితిరోడ్డు హద్దు 

వరకు 
దక్షిణం పై తెలిపిన పాయింట్ నుండి మొదలైపడమర దిక్కుగా అద్దంకి నగర పంచాయితి 

రోడ్డు హద్దు వెంబడి పడమర దిక్కుగా సాగి యన్ . యస్.పికాలువను కలిసేవరకు 
పడమర పై తెలిపినపాయింటు నుండి మొదలైఉత్తర దిక్కుగా యన్ . యస్.పి కాలువ వెంబడి 

సాగి సర్వే నెం : 1149 యొక్క దక్షిణ తూర్పు మూలజంక్షన్ ను కలిసేవరకు , అక్కడి 
నుండి ఎరుకలకాలనీరోడ్డు వెంబడి సాగి,డోర్ నెం : 37 - 133 వద్ద 6వ వార్డు 
మొదలయ్యేపాయింటు కలిసేవరకు 


7వ వార్డు 


ఉత్తరం డోర్ నెం : 38 - 61 వద్ద పసుమర్తిపాలెం 
రోడ్డు -గొర్లమిట్ట రోడ్డుజంక్షన్పాయింట్ వద్ద 

మొదలైపసుమర్తిపాలెంరోడ్డు వెంబడిడోర్ నెం : 38 - 57వరకు సాగి , అక్కడి నుండి 
ఉత్తర దిక్కుగా తిరిగి ప్రస్తుతం వున్నరోడ్డు వెంబడి సాగి,డోర్ నెం: 36 - 103 వద్ద చర్చి 

రోడ్డును కలిసేవరకు 
తూర్పు పై తెలిపినపాయింట్ వద్ద మొదలైచర్చి రోడ్డు వెంబడి సాగి ఎరుకలపాలెం 
రోడ్డు 

క్రాసింగ్ మీదుగా సర్వే నెం : 1149లోని పసుమర్తిపాలెంరోడ్డుజంక్షన్వరకు అక్కడి 
నుండి యన్ .యస్.పి కాలువ హద్దుబారున అద్దంకి నగరపంచాయితి దక్షిణ హద్దు 

కలిసేవరకు 
దక్షిణం పై తెలిపినపాయింట్ నుండి మొదలైనగరపంచాయితి దక్షిణ హద్దు వెంబడి సాగి 

గోర్లమిట్ట రోడ్డు వరకు 
పడమర పై తెలిపినపాయింట్ నుండి మొదలై 
గొర్లమిట్ట రోడ్డు వెంబడి ఉత్తర దిక్కుగా సాగిడోర్ 

నెం : 38 - 61 వద్ద గలగొర్లమిట్ట రోడ్డు -పాత పసుమర్తిపాలెంరోడ్డు కలిసేజంక్షన్ 
పాయింట్ కలిసేవరకు 


16 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


8వ వార్డు 


ఉత్తరం సర్వే నెం : 1127కు అనుకొనియున్న పడమర పంచాయితి హద్దు జంక్షన్పాయింట్ 

వద్ద మొదలైతూర్పు దిక్కున వున్న అల్లం వారి వీధి వైపుగా ,డోర్ నెం : 40 - 185కు 
ఆనుకొని యున్న బజారుద్వారా గొర్లమిట్ట కళ్యాణ మండపంరోడ్డునుడోర్ నెం : 41 

305వద్ద కలుస్తుంది . 
తూర్పు పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై,గొర్లమిట్ట రోడ్డు వెంబడి దక్షిణ దిక్కుగా దక్షిణం వైపు 

వున్న నగరపంచాయితిరోడ్డును కలిసేవరకు . 
పై తెలిపినపాయింట్ వద్ద మొదలైపడమర దిక్కుగా సాగి , నగరాపంచాయితి దక్షిణ 

హద్దు వెంబడి దక్షిణ నగరపంచాయితి హద్దు జంక్షన్ ను కలిసేవరకు . 
పడమర పై తెలిపినపాయింట్ వద్ద మొదలైపడమర నగపంచాయితి హద్దు వెంబడి పడమర 

వైపుగా సాగి , వార్డు మొదలైయ్యేపాయింటు హద్దు వరకు . 


దక్షిణం 


9వ వార్డు 
ఉత్తరం గానుగపాలెం- చిలకావారి వీధిజంక్షన్పాయింట్ వద్ద మొదలై 
గానుగపాలెంరోడ్డు 

వెంబడి సాగి , అక్కడి నుండి దక్షిణదిక్కుకు తిరిగి గొర్లమిట్ట రోడ్డు వెంబడి కొలిమి తోపు 
వరకు , రైస్మిల్లు మరియు హాస్టలుకు వెనుక వైపు వున్న దారిగుండా బలిజపాలెం 

రోడ్డును కలిసేవరకు 
తూర్పు పై తెలిపినపాయింట్ వద్ద మొదలైబలిజపాలెం 
రోడ్డు గుండా డోర్ నెం : 36 - 1వరకు 

సాగి అక్కడ పసుమర్తిపాలెంరోడ్డును కలిసేవరకు 
పై తెలిపినపాయింట్ వద్ద మొదలైఅదే రోడ్డులో చర్చిరోడ్డు వరకు , అక్కడి నుండి 
ఉత్తర దిక్కుకు తిరిగి చర్చిరోడ్డు వెంబడి సాగి , అంతర్గతరోడ్డుద్వారా పసుమర్తిపాలెం 
రోడ్డును కలిసి ,డోర్ నెం : 38 - 61కి ఎదురుగాగొర్లమిట్ట రోడ్డును కలిసేవరకు 
సాగి , అక్కడి నుండి దక్షిణ దిక్కుగా సాగిడోర్ నెం : 39 - 229 వరకు , అక్కడి నుండి 

పడమర తిరిగి అదేరోడ్డులో డోర్ నెం : 39 - 219 వరకు 
పడమర పై తెలిపినపాయింట్ వద్ద మొదలై 
, ఉత్తర దిక్కుగా సాయిబాబా గుడి వెనుకరోడ్డు 

వరకు సాగిగానుగపాలెంరోడ్డును కలిసేవరకు 


దక్షిణం 


ANDHRA PRADESH GAZETTE, February 5, 2020 


10వ వార్డు 


ఉత్తరం బలిజపాలెం 
రోడ్డు-తహసీల్దారు ఆఫీస్రోడ్డు జంక్షన్ పాయింట్ నుండి మొదలై 

తహసీల్దారు ఆఫీస్రోడ్డు వెంబడి ఒంగోలు 
రోడ్డును కలిసేవరకు 
తూర్పు పై తెలిపినపాయింట్ వద్ద మొదలైఒంగోలు 
రోడ్డు వెంబడిడోర్ నెం : 34 - 120 గల ఇల్లు 

అనగా యన్ . యస్.పి కాలువ కట్ట రోడ్డు వరకు 
దక్షిణం పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై 
అదేరోడ్డులో డోర్ నెం : 35 - 1 అనగా బలిజపాలెం 

రోడ్డు జంక్షన్ వరకు 
పడమర పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై, బలిజపాలెంరోడ్డు వెంబడిడోర్ నెం : 35 - 75 వరకు 

సాగిడోర్ నెం : 35 - 174 మీదుగా 10వ వార్డు మొదలయ్యే హద్దును కలిసేవరకు 


11వ వార్డు 


ఉత్తరం పాత బాలికల హైస్కూల్ ఎదురుగా పాత దర్శి రోడ్డు -గొర్లమిట్ట రోడ్డు జంక్షన్ 

పాయింట్ వద్ద మొదలైపాత దర్శిరోడ్డు వెంబడి ఒంగోలురోడ్డును 
డోర్ నెం : 30 -1వద్ద 

కలిసేవరకు 
తూర్పు పై తెలిపిన పాయింట్ వద్ద మొదలైఒంగోలు 
రోడ్డు వెంబడి సాగి , కళామందిర్సినిమా 

హాలు దక్షిణ తూర్పు మూల హద్దు వరకు 
దక్షిణం పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై యం . ఆర్ . ఓ ఆఫీస్రోడ్డు వెంబడి సాగి , 

కళామందిర్ వెనుక వైపురోడ్డుకు ఉత్తరం వైపు తిరిగి రైస్ మిల్లు, హాస్టల్ కు వెనుక 

వైపు వున్నదారి వెంబడి సాగిగొర్లమిట్ట రోడ్డును 
డోర్ నెం : 29 - 214ను కలిసేవరకు 
పడమర పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై, ఉత్తర దిక్కుగాగొర్లమిట్ట రోడ్డు వెంబడి సాగి పాత 

దర్శిరోడ్డును కలిసే 
పాయింట్ వరకు 


12వ వార్డు 


ఉత్తరం 


అద్దంకి నగరపంచాయితి 13వ వార్డు హద్దు వద్ద మొదలైసర్వే నెం : 1123 ,1124 , 1121 
2256 , 2258ల మీదుగా తూర్పు దిక్కుగా సాగి భవాని సెంటర్రోడ్డునుడోర్ నెం : 40 
| 1వద్ద కలిసేవరకు , అక్కడి నుండి ఉత్తర దిక్కుగా సాగి , దర్శిరోడ్డులో డోర్ నెం : 27 - 53 
వరకు అక్కడి నుండి తిరిగి అదేరోడ్డులో డోర్ నెం : 28 - 1 గల భవనం వరకు 


18 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


తూర్పు పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై,గొర్ల మిట్ట రోడ్డు వెంబడి గాజులపాలెంరోడ్డు 

జంక్షన్పాయింట్ నుడోర్ నెం : 28 - 125 వద్ద కలిసేవరకు 
| దక్షిణం పై తెలిపినపాయింట్ వద్ద మొదలై 
గానుగపాలెం 
రోడ్డు వెంబడి సాగిడోర్ నెం : 28 - 98 

వరకు కొనసాగి, అక్కడి నుండి చిలకా వారి వీధి మీదుగాడోర్ నెం : 27 - 166ను 
తాకుతూడోర్ నెం : 40- 186వరకు కొనసాగి , అక్కడి నుండి పడమరకు తిరిగి 
| అల్లంవారి వీధి 
డోర్ నెం : 40 -134వరకు , అక్కడి నుండి దక్షిణం తిరిగి అదేరోడ్డులోడోర్ 
నెం : 40- 85 వరకు సాగి , పడమరకు తిరిగి అద్దంకి నగరపంచాయితి హద్దును సర్వే 

నెం : 1120, 1127 వద్ద కలిసేవరకు 
పడమర పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై, నగరపంచాయితి హద్దు వెంబడి సాగి, వార్డు 

మొదలయ్యే హద్దు పాయింట్ ను కలిసేవరకు 


13వ వార్డు 


ఉత్తరం అద్దంకి నగరపంచాయితి పడమర హద్దు జంక్షన్ వద్ద మొదలై, తూర్పు దిక్కుగా కట్ట 

| క్రింద పాలెం 2వ లైను జంక్షన్ వరకు కొనసాగి ,తూర్పు తిరిగి అదేరోడ్డు వెంబడి 

ఏలూరిరామయ్య 
గారి ఇల్లు వద్ద కలిసే 
పాయింట్ వరకు 
తూర్పు పై తెలిపిన పాయింట్ అనగా ఏలూరిరామయ్యగారి ఇంటి వద్ద మొదలై, దక్షిణం వైపు 

అదేరోడ్డు కొత్తపేట రోడ్డును కలిసేవరకు సాగి అనగా 14వ వార్డు గుంజివారి పాలెం 

జంక్షన్ యొక్క దక్షిణ హద్దును కలిసేవరకు 
దక్షిణం పై తెలిపినపాయింట్ వద్ద మొదలైఅనగా పాత దర్శిరోడ్డు-కొత్తపేట రోడ్డుజంక్షన్ 

పాయింట్ వద్ద మొదలై 
పాత దర్శిరోడ్డు వెంబడి కొనసాగి , అదే రోడ్డు భవాని సెంటర్ 
రోడ్డు అనగా పాత గాంధీబొమ్మరోడ్డును కలిసేవరకు , అక్కడి నుండి దక్షిణ దిక్కుగా 
భవాని సెంటర్ రోడ్డు వెంబడిడోర్ నెం : 26 - 106గల ఇంటి వరకు అక్కడి నుండి 
పడమర వైపు తిరిగి సర్వే నెం : 2258 , 2256 , 1121 , 1122 ల హద్దులను తాకుతూ 

అద్దంకి నగరపంచాయితి వారి పడమర హద్దును కలిసేవరకు 
పడమర పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, అద్దంకి నగరపంచాయితి హద్దు వెంబడి కొనసాగి 

వార్డు యొక్క ఉత్తర హద్దును కలిసేవరకు 


- 


ANDHRA PRADESH GAZETTE, February 5, 2020 


14వ వార్డు 


ఉత్తరం - కట్ట క్రింద పాలెం 
రోడ్డు - శివాలయమురోడ్డుజంక్షన్ వద్ద అనగా డోర్ నెం : 23 

50 వద్ద మొదలైతూర్పు దిక్కుగా సాగి భవాని సెంటర్రోడ్డు అనగా ప్రభుత్వ 

వైద్యశాల యొక్క ఉత్తర - తూర్పు మూలపాయింటును కలిసేవరకు 
తూర్పు పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, దక్షిణ దిక్కుగా సంజీవనగర్ రోడ్డు జంక్షన్ వరకు 

అక్కడి నుండి తూర్పు దిక్కు తిరిగి అదేరోడ్డులో దక్షిణ దిశగా లింగయ్య రైస్ మిల్లు 
ఎదురుగా ఉన్న జంక్షన్పాయింటును చేరి , పడమర వైపు తిరిగి సుభాష్ చంద్రబోసు 
గారి విగ్రహం ఎదురుగా వున్న రోడ్డు వెంబడి దక్షిణదిక్కుగా గాంధీ బొమ్మ సెంటర్ 

కొత్త పేట రోడ్డునుడోర్ నెం: 12 - 1ని కలిసేవరకు 
దక్షిణం పై తెలిపినపాయింటు వద్ద మొదలైపడమర దిక్కుగా కొనసాగి అనగా ముస్లిం 

షాదిఖానా కు దక్షిణం వైపు వున్న బజారు వెంబడి భవాని సెంటర్ రోడ్డును కలిసే 
వరకు , అక్కడి నుండి ఉత్తరం తిరిగి పాత యం . ఆర్ . ఓ ఆఫీసు వరకు అనగా పాత 
యం . ఆర్ .ఓ ఆఫీసు యొక్క ఉత్తర -తూర్పు మూల హద్దు వరకు , అక్కడి నుండి పాత 
యం . ఆర్ . ఓ ఆఫీసుకు పడమర - దక్షిణ 
రోడ్డు వెంబడి నెహ్రుకాన్వెంట్ రోడ్డును కలిసే 

వరకు , అదేరోడ్డు వెంబడి పోలేరమ్మ గుడి వీధిజంక్షన్ కలిసేవరకు 
పడమర పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై, ఉత్తర దిక్కుగా అదేరోడ్డులో కొనసాగి శివాలయం 

రోడ్డు జంక్షన్ వరకు 


15వ వార్డు 


ఉత్తరం ఏమీ లేదు 
తూర్పు నరసరావుపేట రోడ్డు - కొత్తపేట రోడ్డు జంక్షన్ అనగా డోర్ నెం : 9- 561 /1 ,2 వద్ద మొదలై 

దక్షిణ దిక్కుగా కొనసాగి , లింగయ్య రైస్ మిల్లు ఎదురుగా వున్న జంక్షన్ వరకు ,తిరిగి 
పడమర దిక్కుగా బోసు బొమ్మ వద్ద కలిసి అక్కడి నుండి దక్షిణ దిక్కుగా కొత్తపేట 

గాంధీ బొమ్మ మూలను కలిసేవరకు 
దక్షిణం పై తెలిపినపాయింటు వద్ద మొదలై 
పాత దర్శిరోడ్డు వరకు కొనసాగి లయద కొత్తపేట 

రోడ్డు జంక్షన్లోని 
డోర్ నెం : 11 - 1వరకు 
| పడమర పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై, కొత్తపేట రోడ్డు వెంబడి ఉత్తర దిక్కుగా పాత గాంధీ 


20 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


బొమ్మ జంక్షన్ వరకు కొనసాగి అక్కడి నుండి ఉత్తర దిక్కుగా బోసు బొమ్మకు 
ఎదురుగా వున్నరోడ్డును కలిసి , తూర్పు దిక్కుకు తిరిగి కొత్తపేటరోడ్డును కలిసి 
అక్కడి నుండి ఉత్తర దిక్కుగా నరసరావుపేట రోడ్డును కలిసేవరకు 


16వ వార్డు 


ఉత్తరం నరసరావు పేట రోడ్డు ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు జంక్షన్పాయింట్ వద్ద డోర్ నెం : 13 

169 ఎదురుగా మొదలైనరసరావు పేట రోడ్డు వెంబడి కొత్తపేట రోడ్డుజంక్షన్ వరకు 
తూర్పు పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, కొత్తపేట రోడ్డు వెంబడిడోర్ నెం: 13 - 1వరకు 
దక్షిణం పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, అదేరోడ్డు వెంబడి కొనసాగి ప్రభుత్వ ఆసుపత్రి 

రోడ్డునుడోర్ నెం :14- 254 ఎదురుగా కలిసేవరకు 
పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు వెంబడి కొనసాగి భవాని 
సెంటర్ రోడ్డునుడోర్ నెం : 13-169 వద్ద కలిసేవరకు 


పడమర 


17వ వార్డు 


ఉత్తరం డోర్ నెం : 21 - 60 కి ఎదురుగా పెరికపాలెం 
రోడ్డు- దర్శిరోడ్డు జంక్షన్ మొదలైతూర్పు 

దిక్కుగా కొనసాగి భవాని సెంటర్రోడ్డులోని 
డోర్ నెం : 21 - 60 ఎదురు వరకు 
తూర్పు | పై తెలిపిన పాయింట్ వద్ద మొదలైప్రభుత్వ ఆసుపత్రిరోడ్డు వెంబడి దక్షిణ దిక్కుగా 

కొనసాగి శివాలయమురోడ్డు జంక్షన్ ను కలిసేవరకు అనగా డోర్ నెం :15 - 62కు 

దక్షిణ తూర్పు మూల వరకు 
దక్షిణం పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై 
, శివాలయమురోడ్డు వెంబడి కొనసాగి బ్రాహ్మణ 

వీధిని తాకుతూ , పడమర దిక్కుకు తిరిగి కట్టక్రింద పాలెంరోడ్డును కలిసేవరకు 
పడమర పై తెలిపిన పాయింట్ వద్ద మొదలై, కట్ట క్రింద పాలెం 
రోడ్డు వెంబడి ఉత్తర దిక్కుగా డోర్ 

నెం : 21 - 32కు ఉత్తర - తూర్పు మూలవరకు కొనసాగి , పడమర దిక్కుకు తిరిగి 
పెరికపాలెం 
రోడ్డులో వున్న ఇండ్లకు వేనుకవైపుగా పెరికపాలెం మెయిన్రోడ్డును 
డోర్ 
నెం : 21- 114 /ఎ వద్ద కలిసి , ఉత్తర దిక్కుగా కొనసాగి దర్శిరోడ్డులోనివార్డు 
మొదలయ్యేపాయింటును కలిసేవరకు 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


| తూర్పు 


18వ వార్డు 
ఉత్తరం పంచాయితి బజారు-దర్శిరోడ్డు జంక్షన్పాయింట్ వద్ద మొదలై, తూర్పు దిక్కుగా 

పెరికపాలెం మెయిన్రోడ్డు జంక్షన్ వరకు కొనసాగి , దక్షిణ దిక్కుకు తిరిగి అదే రోడ్డులో 
డోర్ నెం : 21 - 114 / ఎ వరకు కొనసాగి , పెరికపాలెం 
రోడ్డుకు వెనుకవైపు వున్న ఇండ్ల 

సరిహద్దు వెంట కొనసాగి అనగా 17వ వార్డు యొక్క హద్దు కట్ట క్రింద పాలెం 
రోడ్డును 
డోర్ నెం : 21 - 32కు ఉత్తర - తూర్పు మూల పాయింటులో కలిసేవరకు 
పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, కట్ట క్రింద పాలెంరోడ్డులో దక్షిణ దిక్కుగా కొనసాగి 

ఏలూరిరామయ్యగారి ఇల్లు పాయింటునుకాలేసేవరకు 
దక్షిణం పై తెలిపినపాయింట్ వద్ద మొదలైపడమర దిక్కుకు తిరిగి కట్ట క్రింద పాలెం 2వ లైన్ 

మూల పాయింటును కలిసి , దక్షిణ దిక్కుగా తిరిగి , సర్వే నెం :1074 , 1075లను 

తాకుతూ సర్వే నెం : 1069గా గల కట్ట క్రింద పాలెం 40 అడుగులరోడ్డును కలిసే వరకు 
పడమర పై తెలిపినపాయింట్ వద్ద మొదలై 
, అద్దంకి పంచాయితి పడమర హద్దు వెంబడి దర్శి 

రోడ్డు జంక్షన్ ను కలిసేవరకు 


19వ వార్డు 
ఉత్తరం 

సర్వే నెం: 2 వద్ద అద్దంకి నగర పంచాయితి పడమర మరియు ఉత్తర హద్దులు కలిసే 
చోట మొదలైఉత్తర హద్దు వెంబడి వార్డు నెం: 19 యొక్క ఉత్తర - తూర్పు మూల వరకు 

అనగా సర్వే నెం : 14 వద్ద వున్న వార్డు నెం : 20 యొక్క ఉత్తర - తూర్పు మూల వరకు 
తూర్పు పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, దక్షిణదిక్కుగా సర్వే నెం : 14 , 16 ,18 ,19లను 

మరియు ఊరచెరువును తాకుచూ సర్వే నెం : 1045 వద్ద దామావారిపాలెం 
రోడ్డును 
కలసేవరకు , తిరిగి తూర్పు దిక్కుకు కొనసాగిడోర్ నెం : 18 - 50గల ఇంటివరకు , 
అక్కడి నుండి నాంరోడ్డు క్రాసింగ్ ను ఉత్తర దక్షిణ దిశగా కలిసి అక్కడి నుండి దక్షిణ 
దిక్కుగా కొనసాగి భవాని సెంటర్ సర్కిల్ ను కలిసేవరకు 
పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, పడమర దిక్కుగా కొనసాగి దర్శిరోడ్డు - ముజా వారి 
పాలెం 
రోడ్డు జంక్షన్ ను కలిసి , ఉత్తరం వైపుకు తిరిగి నరసింహ స్వామి గుడి రోడ్డును 
కలిసి , పడమర దిక్కుకు తిరిగి అదే హద్దు వెంబడి అద్దంకి నగర పంచాయితి హద్దు 

దర్శిరోడ్డును కలుపుతూ జంక్షన్పాయింటును కలిసేవరకు 
పడమర పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, అద్దంకి పంచాయితి పడమర హద్దును సర్వే 

నెం : 2కు ఉత్తర - తూర్పు మూలన కలిసేవరకు 


దక్షణం 


22 


ANDHRA PRADESH GAZETTE , February 5 , 2020 


20వ వార్డు 


- 


- 


THA 


ఉత్తరం సర్వే నెం: 14కు ఉత్తర- తూర్పు మూల నుండి మొదలై, ఉత్తర దిక్కుగా కొనసాగి 

|| నరసరావు పేట రోడ్డుజంక్షన్ వరకు 
తూర్పు పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, నరసరావు పేట రోడ్డు వెంబడి కొనసాగి , పాత 

దామావారి పాలెం 
రోడ్డు జంక్షన్ వరకు 
| దక్షిణం పై తెలిపినపాయింటు వద్ద మొదలైపాతదామావారి పాలెం 
రోడ్డు వెంబడి కొనసాగి 

సర్వే నెం :1045 అదేరోడ్డు సర్వే నెం : 1045ను కలిసేవరకు 
పడమర పై తెలిపినపాయింట్ వద్ద మొదలై, 19వ వార్డు యొక్క తూర్పు హద్దు వెంబడి 

కొనసాగుతుంది . 


సం / -. , 
కమీషనర్ , 
అద్దంకి నగర పంచాయతీ . 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada, www.apegazette . cgg . gov.in 


